బాంబు , సేనాధిపతి 


అంబర్టో ఇకో 


అనగా 


అనగా 


ఒక అణువు ఉండేది . 


runurun 


ఆరోజుల్లో ఒక చెడ్డ సేనాధిపతి 
ఉండేవాడు . 
అతను బంగారుజరీతో అలంకరించిన 
బట్టలు వేసుకునేవాడు . 


ఈ ప్రపంచంలో ప్రతిదీ అణువులతోనే 


తయారవుతుంది . 


అణువులుచాలా చిన్నవి, ఒకదానితో ఒకటి 
కలిసి మనకు తెలిసిన అన్ని వస్తువులు 
తయారవుతాయి. 


అమ్మ అణువులతో తయారవుతుంది . 
పాలు అణువులతో తయారవుతాయి . 
ఆడవాళ్లు అణువులతో తయారవుతారు . 
గాలి కూడా అణువులతో తయారవుతుంది , 
నిప్పు అణువులతో తయారవుతుంది . 
మనందరం అణువులతో తయారైన వాళ్లమే. 


అణువులు సామరస్యతతో ఉంటే అంతా 
బాగుంటుంది . ప్రపంచం ఈ సామరస్యత మీదే 
ఆధారపడి ఉంది . 


కాని అణువుని విచ్చిన్నం చేసినప్పుడుదానిలోని 
అంశాలు ఇతర అణువులను తాకుతాయి, అవి 
మరిన్ని అణువులను తాకుతాయి... అది అలా 
కొనసాగుతూనే ఉంటుంది .. . 


చివరకు ఒక భయానక విస్ఫోటనం 
జరుగుతుంది ! 
ఆ అణువు చనిపోతుంది . 


ఇతర అణువులతో పాటు 
తనని అణు బాంబులో 

పెట్టారని మన అణువు 
బాధపడుతోంది . 


ఆ బాంబుని వేసి , 
అణువులను విచ్ఛిన్నం 
చేస్తే , ఆ విస్ఫోటనానికి 
మొత్తం నాశనం అవుతుంది . 


బాంబులను పెంచుకుంటూ పోవటానికి తమ 
జీవితాలను వెచ్చించే సేనాధిపతులు 
ప్రపంచం అంతటా ఉన్నారన్నది ఒక 
వాస్తవం. 


మన సేనాధిపతి కూడా అణుబాంబులతో 
తనదొడ్డి అంతా నింపేశాడు . “ 

చాలా 
బాంబులు పోగు చేస్తాను," అతను అన్నాడు , 
“ ఆ తరవాత ఒక అందమైన యుద్ధం 
మొదలుపెడతాను! " అంటూ నవ్వాడు . 


ha ha ! TET 


ఎవరి దగ్గరైనా అన్ని బాంబులు ఉంటే వాళ్లు 
చెడ్డవాళ్లు కాకుండా ఎలా ఉంటారు ? 


అణు బాంబులో ఉన్న అణువులు 
ఎంతో బాధపడుతున్నాయి . 


వాటివల్ల ఎంతో నష్టంజరగబోతోంది . 
ఎంతో మందిపిల్లలు చనిపోతారు , 
అమ్మలు చనిపోతారు , 
పిల్లులు చనిపోతాయి , 
దూడలు చనిపోతాయి , 
పక్షులు చనిపోతాయి - 
అన్నీ చనిపోతాయి . 


అందమైన ఇళ్లు , పచ్చని చెట్లు ఉండే 
పట్టణాలకు పట్టణాలు మొత్తంగా 
ధ్వంసమైపోతాయి . 


...భయంకరమైన నల్లటిగొయ్యితప్పించి 
అక్కడ ఏమీ మిగలదు . 


అందుకే , సేనాధిపతిపై తిరుగుబాటు 
చెయ్యాలని అణువులు 
నిర్ణయించుకున్నాయి . 


ఒకరాత్రి, 


బాంబుల నుంచి 


బయటకు వచ్చి 
నేలమాళిగలో దాక్కున్నాయి . 


మరునాడు , 
కొంతమంది పెద్ద మనుషులతో కలిసి 
సేనాధిపతి తన పెరటిలోకి వెళ్లాడు . 


uru 


“ ఎంతో కష్టపడి ఈ బాంబులు చేశాం , 
ఎంతో ఖర్చు కూడా చేశాం . 
బూజు పట్టటానికి వాటిని ఇలాగేవదిలేస్తామా ? 
మీలాంటి సేనాధిపతులు ఉండి ఏమిటి లాభం ? " 
ఆ పెద్ద మనుషులు అన్నారు. 


“ నిజం చెప్పారు," సేనాధిపతి బదులు ఇచ్చాడు . 
“ వెంటనేఒక యుద్ధం మొదలుపెట్టాలి, 
లేకపోతే నా పేరు ప్రతిష్ఠలు ఏంకావాలి . ” 


ఆ వెంటనే సేనాధిపతి యుద్ధం ప్రకటించాడు . 


అణు యుద్ధంజరగబోతోందని 
తెలవటంతో ప్రజలు 
భయపడిపోయారు : 
“ ఈ సేనాధిపతిని బాంబులు 
తయారు చెయ్యనివ్వ కుండా 
ఉండాల్సింది ! " 
అని అన్నారు . 


కానీ, ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ 
లేదు . అందరూ పట్టణాలు వదిలిపెట్టి 
పారిపోయారు .కానీఎక్కడ 
దాక్కుంటారు ? 


លលា 


ఈలోగా సేనాధిపతి తన బాంబులను 
విమానంలోకి ఎక్కించాడు . 
అన్ని పట్టణాల మీద బాంబులు 
వేసుకుంటూ వెళ్లాడు ! 


అయితే,బాంబులు పడినప్పుడు 
(వాటిల్లో అణువులు లేనందు వల్ల) 
ఎటువంటి విస్ఫోటనం 
జరగలేదు ! 
వెంట్రకువాసిలో తప్పించుకున్నామని 
( తమ అదృష్టాన్ని వాళ్లు నమ్మలేకపోయారు ); 
ప్రజలు సంతోషించారు.బాంబులను వాళ్లు 
పూల కుండీలుగా చేసుకున్నారు . 


బాంబులు లేని ప్రపంచం అందంగా ఉంటుందని 
ప్రజలు తెలుసుకున్నారు... 


TH 


wam 


అందుకే , ఇకపై యుద్దాలు చెయ్యకూడదని 
నిర్ణయించారు... 
ఇప్పుడు అమ్మలు సంతోషంగా ఉన్నారు . 
నాన్నలు సంతోషంగా ఉన్నారు . 
అందరూ సంతోషంగా ఉన్నారు . 


మరి సేనాధిపతి సంగతి ఏమిటి ? 
యుద్దాలు లేకపోవటంతో అతడిని పనిలోంచి తీసేశారు . 


Hotel 


బంగారుజరీతో చేసిన బట్టలను ఉపయోగించుకోటానికి 
అతడు ఒక హోటల్ లో తలుపు దగ్గర స్వాగతం పలికే 
పనిలో చేరాడు .శాంతి నెలకొని ఉండటంతో 
ఎంతో మంది పర్యాటకులు హోటల్ కి వచ్చేవాళ్లు . 
అందులో ఒకప్పటి శత్రువులు ఉండేవాళ్లు , సేనాధిపతి 
ఆజ్ఞలు 
జారీచేసిన సైనికులు ఉండేవాళ్లు . 


వాళ్లు హోటలులోపలికి , బయటికి వెళ్లేటప్పుడు 

సేనాధిపతి తలుపు తీసి , కొంచెం ఇబ్బందికరంగా వంగి , 
అభివాదం చేసేవాడు . వాళ్లు 
( సేనాధిపతిని గుర్తుపట్టినవాళ్లు ) 
“ ఈ హోటలులో పనివాళ్లుబాగాలేరు ! " అనేవాళ్లు . 


అప్పుడు , 

సేనాధిపతి ముఖం ఎర్రబడేది , 
కానీఅతడు మౌనంగా 
ఉండిపోయేవాడు . 


ఇప్పుడు అతనికి ఎటువంటి 
ప్రాముఖ్యతా లేదు . 


అయిపోయింది 


